ముందు మాట్లాడిన వాళ్లు ఓడిపోతారు 


ఇది రీస్ షా 


ముందు మాట్లాడిన వాళ్లు ఓడిపోతారు 


కొత్తగా పెళ్లయిన వధూవరులు 
తమ కొత్త ఇంటిలోకి వెళ్లారు . 


వాళ్లంత సంతోషకరమైన జంట 

మరొకటి లేదు . 


పెళ్లిలో వచ్చిన బహుమతులు 

విప్పి చూసిన తరవాత ... 


వాళ్ల మధ్యగొడవ 

మొదలయ్యింది . 


“ చల్లగాలి వస్తోంది , తలుపు వెయ్యి ," అన్నాడు భర్త . 
“ నేను నీ సేవకురాలినికాదు, నువ్వే వేసుకో ," అంది భార్య . 


L0000000 


“ అయితే ఒక పందెం," భర్త అన్నాడు , 
“ మాట్లాడకుండా ఉన్న వాళ్లు గెలిచినట్లు . 
ముందు మాట్లాడినవాళ్లు తలుపు వెయ్యాలి . " 

భార్య తల ఊపి అంగీకారం తెలిపింది . 
గదంతా చల్లగాలి అలుముకుంటోంది . 


A 


రాత్రి మెల్లగా 
గడుస్తోంది . 


ఇద్దరూ బొమ్మల్లా 
కూర్చున్నారు . 


(Cance 


తలుపు తెరిచి ఉండటం చూసి 
కొంతమంది దొంగలు లోపలికి వచ్చారు . 


ఇంటిలోని వస్తువులన్నింటినీచూశారు.. . 


ఆ భార్యా , భర్తలని కూడా . 


13 
- 
IBP 


అవి విగ్రహాలేమో 
అనుకున్నారు . 


భార్య వంటిమీద ఉన్న 
నగలతో సహా వాళ్లు సామాను 

మొత్తం దొంగిలించారు . 


అయినా వాళ్లిద్దరూ ఒక్క 
మాట కూడా మాట్లాడలేదు . 


కొంతసేపటికి , తలుపు తెరిచి ఉండటం 
చూసి కాపలాదారు లోపలికి వచ్చాడు . 


“తలుపు వేసుకోండి !" పహరా తిరిగే 

వ్యక్తి చెప్పాడు . 


కానీ,వాళ్లిద్దరిలో ఏమాత్రం 

కదలిక లేదు . 


జవాబురాకపోయేసరికి కావలికారులు ఆ 


దంపతులను తీసుకెళ్లి జైల్లో వేశారు . 


చౌకీదారుల మాట విననందుకు ఆ 
మరునాడు వాళ్లని న్యాయాధిపతి 

ముందు ప్రవేశపెట్టారు . 


“ మీరు మాట్లాడకపోతేకోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి 

ఉంటుంది ," న్యాయాధిపతి చెప్పాడు . 


అయినా వాళ్లు మాట్లాడకపోవటంతో , 
“ వీళ్లని కొరడా దెబ్బలతో శిక్షించండి ," అని ఆదేశించాడు . 


"దయచేసి నా భర్తని కొట్టొద్దు ! " 


అప్పుడు ఆమె 
ఒక్కసారిగా 
అరిచింది . 


దాంతో , " నువ్వు ఓడిపోయావు!" 
అంటూ భర్త అరిచాడు . 


“ ఇప్పుడు తలుపు నువ్వే 

వెయ్యా లి ! " 


ఆ దంపతులు 

అప్పటి నుంచి 
సంతోషంగా జీవించారని 
వేరే చెప్పనవసరం 


లేదనుకుంటాను. 


అయిపోయింది 


